ట్‌ ఆల్‌ ఆ ™” 


ఆారికమూనం' సందగ్గంగా శివపూజావిధానం, 


ఆచమ్య- (కేశవాది నామాలతో ఆచమనం చేయాలి). 
ప్రాణాయామం ఆచరించాలి, 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌ । 
ప్రసన్నవదనం ధ్యాయేత్‌ సర్వవిఘ్నోపశాంతయే " 
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । 
అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ॥ 
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య(బ్రవ్మాణః 
ద్వితీయ పరారే శ్వేతవరాహ కల్లే వైవస్వత మన్వంతరే కలియుగే 
(ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖందే మేరోః దక్షిణ 
దిగ్భాగే శ్రీెలస్య (ప్రదేశే గంగాకావేర్యోః మధ్యదేశే సమస్త 
దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన ......... నామ సంవత్సరే ........... 
అయనే బుతౌ 


విశిషాయాం శుభతిథౌ శ్రీమాన్‌ 
శ్రీదుతః ....... గోత్రస్య ....... నామధేయస్య ధర్భవల్నీ 
సమేతస్య మము ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా సాంబసదా 
శివముద్ధిశ్చ సాంబసదాశివ ప్రీత్యర్థం అస్మాకం సవాకుటుంబానాం 
క్షేమస్థెర్య ధైర్య విజయ ఆయురారోగ్యాభివృద్ధుర్ణం నమస్త 
నన్మంగళా వావ్యర్థం కల్పోక్త (ప్రకారేణ శివవూజాం కరిష్వే. 


గణేశస్మరణ 
గజాననం భూతగణాదిసేవితం కపిత్ధజంబూఫలచారు. భక్షణమ్‌ | 
కమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్‌॥। 
కుమారస్మరణ 
ఉమాకోమలహస్తాబ్ద సంభావితలలాటికమ్‌। 
హిరణ్యకుందలం వందే కుమారం పుష్కర్రజమ్‌॥। 
లక్షీనారాయణస్మరణ 
యజ్జేశ అచ్యుతగోవిన్ద మాధవ అనస్త కేశవ! 
కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవ నమోస్తుతే! 


“సపగిరి' పాఠకుల కోసం...!! 
౧కమూసాన్ని మించిన మానం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి 
+ మహత్తు కలిగిన ఈమానంలో ప్రతిరోజూ శ్రేష్టయైంది. అందులోనూ 

౫మవారం మహాశివుడికి మరింత వ్రీతికరమైన వారం. కార్తిక సోమవారంనాడు 

చేసీ శివవూజు అత్యుత్తమఫలితాలను ఇస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఈ మాసంలో 
రీ మీ ఇప్టదేవతల ఆరాధనతో పాటు శివపూజను కూదా ఆచరించి పరమేశ్వరుడి 
ుణాకటాక్షాలను కుటుంబసమేతంగా పొందాలని ఆకాంక్షీస్తున్నాం! 


సిద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ। 

శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నామమ సర్వదా ॥ 
నందిస్తుతి 

నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ। 

మహాదేవస్య పూజార్ధం అనుజ్ఞాం దాతుమర్థసి ॥ 


| వీరభద్ర నమస్తేస్తు శివాజ్ఞాను ప్రవర్తక । 
దక్షాధ్వర ధ్వంసకాయ భద్రరూపాయతే నమః 
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః 
శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః 
శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః 
శ్రీశచీపురన్దరాభ్యాం నమః 
శ్రీఅరున్ధతీ వసిష్టాభ్యాం నమః 
శ్రీ సీతారామాఖ్యాం నమః 
| సర్వేభ్యో మహాజనేభ్యో నమః 
ధ్యానం 

ధ్యాయామి శంకరం శంభుం నీలగ్రీవం త్రిలోచనమ్‌। 
గంగాధరముమాకాన్తం నిత్యకల్యాణరూపిణమ్‌ ॥ 
గోక్షీర ధవళాకారం చన్దబింబ సమాననమ్‌ | 
భన్మభూషిత సర్వాంగం రుద్రాక్షాభరణాన్వితమ్‌ ॥॥ 

సొంబసదాశివం ధ్యాయామి. 
| aa 
| ( నవంబరు, 2024 సప్తగిరి 
పష [27] 
పుట! = 


rr LEE ns rrr వవహ నో 


ఆవాహయామి దేవేశమాదిమధ్యాంత వర్ణితమ్‌ । 
ఆధారం సర్వలోకానాం ఆశ్రీతార్తి వినాశనమ్‌ ॥ 
సాంబ సదాశివం ఆవాహయామి. 


ఆసనం గృహ్యతామీశ నిర్మలం స్వర్ణనిర్మితమ్‌ । 
ఆధారం సర్వజగతా మంధకాసురసూదన ॥ 


పాద్యం గృహాణ భగవాన్‌ పావనం పరమేశ్వర । 
పార్వతీ హృదయానంద! పాపం సర్వం వ్యపోహయ ॥ 
సాంబసదాశివాయ నమః పాద్యం సమర్పయామి. 


అర్హ్యం గృహాణ గిరీశ గంధపుష్పాక్షతైర్యుతమ్‌ । 
అఘమజ్ఞానమభఖిలం నీలకంఠ నివారయ ॥ 
సాంబసదాశివాయ నమః అర్హ్యం సమర్పయామి. 
ఆ నం 
నార్ధాయ గంగాయ సరిదాహృతమ్‌ । 
విమలం జలమీశాన వ్యాధీన్మే వినివారయ ॥ 
సాంబసదాశివాయ నమః ఆచమనీయం సమర్పయామి. 


తఅుంచా మతం 


పంచామృతం గృహాణేదం పన్నగేశ్వరభూషణ । 
పంచవక్ర నమస్తుభ్యం పంచపాపాని నాశయ ॥ 


సౌంబసదాశివాయ నమః పంచామృతం సమర్పయామి. 
స్నానం 
గంగాక్లిన్న జటాభార సోమ సోమార్థశేఖర ' 
సహ్యజాది సరిత్తోలైః స్నానంకురు సదాశివ ॥ 


సాంబసదాశివాయ నమః స్నానం సమర్పయామి. 
(ఇక్కడ శివుణ్ణే అభిషేకించాలి. అభిషేకించోటనవ్వదు 
“శివాయ నమః" అనే నామాన్ని వృరిస్తూంటే చాలు, ఆ నామంతో 


రాయ తే నదా వామదేన 


న్నీ 


ళ్ళ Co 
రుద్రాయ" “నమ 
శివాయ సౌంబాయ శాంతాయ పరమాత్మనే” అనే వాక్యాలను 
పరించాలి. శివలింగం లేనప్పుడు, జలాల్లో బిల్వదళాన్ని ముంచి, 
ఆ దళంతో అభిషేకాన్ని భావన చేస్తూ శివుని పటంపై నీళ్లు జల్లుతూ 
స్నాన సేవను చేయవచ్చు.) 


నవంబరు, 2024 టై) సప్తగిరి) 


“నమశ్ళంక 


5ససాసములు, 


గజ చర్మ ధరానస్త గరళాంకిత కంధర 1 
దుకూలం గృహ్యతాం దేవ దుర్గతిం మే నివారయ ॥ 
సొంబసదాశినాయ నమః వస్త్రం సమర్పయామి. 
ఉపవీతం గృహాణేశ పవిత్రం పరమం శుభం । 
ఉమాకాస్త నమస్తుభ్యముత్తమం దేహి మే ఫలమ్‌ ॥ 
సాంబసదాశివాయ నమః ఉపవీతం సమర్పయామి, 
అభరణం 
కుండలాంగద ముఖ్యాని కుండలీశ్వర భూషణ | 
భూషణాని గృహాణేశ భూతి భూషిత విగ్రహ ॥ 
సాంబసదాశివాయ నమః ఆభరణాని సమర్పయామి, గ్‌ 
గంధం ఓ 
గంధం కుంకుమ సంయుక్తం మృగనాభిసమన్వితమ్‌। 
మహాదేవ గృహాణేశ మహాపాపవినాశన।। 
సాంబసదాశివాయ నమః గంధం సమర్పయామి. 
అక్షతలు 
అక్షతానక్షత విభో నక్షత్రేశ విభూషణ | 
శుద్ధ స్ఫటిక సంకాశ స్వామిన్‌ స్వీకురు శంకర 1॥ 
పుష్పం 
మల్లికా కుందమందార కమలాదీని శంకర । 
పుష్పాణి బిల్వపత్రాణి గృహాణ కరుణానిధే ॥ 
సాంబసదాశివాయ నమః పుష్పాణి సమర్పయామి. 


అంగ పూజ 
పరమాయ నమః - పాదౌ పూజయామి, 
గుణాతీతాయ నమః - గుల్నౌ పూజయామి, 
జన్మహీనాయ నమః - జానునీ పూజయామి, 
జగల్పిత్రే నమః - జంఘే పూజయామి, 
ఉమాపతయే నమః - ఊరూ పూజయామి, 
గిరీశాయ నమః - గుహ్యం పూజయామి, 
కరుణాకరాయ నమః - కటిం పూజయామి, 
నానారూపాయ నమః - నాభిం పూజయామి, 
ఉత్తమాయ నమః - ఉదరం పూజయామి, 
వామదేవాయ నమః - వక్షం పూజయామి, 
బహురూపాయ నమః - బాహూన్‌ పూజయామి, 
హరాయ నమః =. హస్తా పూజయామి, 
నీలకంఠాయ నమః - కంఠం పూజయామి, 
పంచముఖాయ నమః - ముఖం పూజయామి, 
త్రీనేత్రాయ నమః - నేత్రాణి పూజయామి, 
ఫాలనేత్రాయ నమః  - ఫాలం పూజయామి, 
శుతిగమ్యాయ నమః - శ్రోత్రే పూజయామి, 
కపర్దినే నమః - పూజయామి, 
శివాయ నమః = శిరః పూజయామి, 
సర్వేశ్వరాయ నమఃి..=. సర్వాణ్యంగాని పూజయామి! 


ఓం శివాయ నమః 

ఓం మహేశ్వరాయ నమః 

ఓం శంభవే నమః 

ఓం పినాకినే నమః 

ఓం శశిశేఖరాయ నమః 

ఓం వామదేవాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః 

ఓం కపర్దినే నమః 

ఓం నీలలోహితాయ నమః 

ఓం శంకరాయ నమః 

ఓం శూలపాణయే నమః 
ఓం ఖట్వాంగినే నమః 

ఓం విష్ణువల్లభాయ నమః 

ఓం శిపివిష్టాయ నమః 

ఓం అంబికానాథధాయ నమః 

ఓం శ్రీకంఠాయ నమః 

ఓం భక్తవత్సలాయ నమః 

ఓం భవాయ నమః 

ఓం శర్వాయ నమః 

ఓం త్రిలోకేశాయ నమః 

ఓం శితికంఠాయ నమః 

ఓం శివాప్రియాయ నమః 

ఓం ఉగ్రాయ నమః 

ఓం కపాలినే నమః 

ఓం కామారయే నమః 

న! ఓం అంధకాసురసూదనాయ నమః 
(ఓం గంగాధరాయ నమః 
/ ఓం లలాటాక్షాయ నమః 
ఓం కాలకాలాయ నమః 

ఓం కృపానిధయే నమః 

| ఓం భీమాయ నమః 
| ఓం పరశుహస్తాయ నమః 
| ఓం మృగపాణయే నమః 
| ఓం జటాధరాయ నమః 
(గ ఓం కైలాసవాసినే నమః 
_ ఓంకవచినే నమః 
ఓం కఠోరాయ నమః 

ఓం త్రిపురాంతకాయ నమః 

ఓం వృషాంకాయ నమః 
వృషభారూఢాయ నమః 


ఓం భస్మోద్యూళితవిగ్రహాయ నమః 
ఓం సామప్రియాయ నమః 
ఓం స్వరమయాయ నమః 
ఓం త్రయీమూర్తయే నమః 
ఓం అనీశ్వరాయ నమః 
ఓం స్వరజ్ఞాయ నమః 
ఓం పరమాత్మనే నమః 
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః 
ఓం హవిషే నమః 
ఓం యజ్ఞమయాయ నమః 5 
| ఓం సోమాయ నమః 
ఓం పంచవక్రాయ నమః 
ఓం సదాశివాయ నమః 
ఓం విశ్వేశ్వరాయ నమః 
ఓం వీరభద్రాయ నమః 
ఓం గణనాథాయ నమః 
ఓం ప్రజాపతయే నమః 
ఓం హిరణ్యరేతసే నమః 
ఓం దుర్ధర్నాయ నమః 
20 | ఓం గిరీశాయ నమః 60 
ఓం గిరిశాయ నమః 
ఓం అనఘాయ నమః 
| ఓం భుజంగభూషణాయ నమః 
ఓం భర్గాయ నమః 
ఓం గిరిధన్వినే నమః 
ఓం గిరిప్రియాయ నమః 
ఓం కృత్తివాససే నమః 
ఓం పురారాతయే నమః 
ఓం భగవతే నమః 
30 | ఓం ప్రమథాధిపాయ నమః 70 
| ఓం మృత్యుంజయాయ నమః 
ఓం సూక్ష్మతనవే నమః 
| ఓం జగద్వ్యాపినే నమః 
| ఓం జగద్గురవే నమః 
ఓం వ్యోమకేశాయ నమః 
ఓం మహాసేనజనకాయ నమః 
ఓం చారువిక్రమాయ నమః 
| ఓం రుద్రాయ నమః 
ఓం భూతపతయే నమః జ 
40 | ఓం స్థాణవే నమః 


ఓం అహిర్భుధ్భ్యాయ నమః 
ఓం దిగంబరాయ నమః 
ఓం అష్టమూర్తయే నమః 
ఓం అనేకాత్మనే నమః 
ఓం సాత్తికాయ నమః 
ఓం శుద్ధవిగ్రహాయ నమః 
ఓం శాశ్వతాయ నమః 
ఓం ఖండపరశవే నమః 
ఓం అజాయ నమః 
ఓం పాశవిమోచనాయ నమః 
ఓం మృదాయ నమః 
ఓం పశుపతయే నమః 
ఓం దేవాయ నమః 
ఓం మహాదేవాయ నమః 
ఓం అవ్యయాయ నమః 
ఓం హరయే నమః 
ఓం పూషదంతభిదే నమః 
ఓం అవ్యగ్రాయ నమః 
ఓం దక్షాధ్వరహరాయ నమః 
ఓం హరాయ నమః10 
ఓం భగనేత్రభిదే నమః 
ఓం అవ్యక్తాయ నమః 
ఓం సహస్రాక్షాయ నమః 
ఓం సహగ్రపదే నమః 
ఓం అపవర్గప్రదాయ నమః 
ఓం అనంతాయ నమః 
ఓం తారకాయ నమః 
ఓం పరమేశ్వరాయ నమః 
సాంబసదాశివాయనమః 
అష్టోత్తర శతనామపూజాం 


సా 
సప్తగిరి 


(వయ. లైన 


శర్వాయ క్షితిమూర్తయే నమః 
రుద్రాయ అగ్నిమూర్తయే నమః 
భీమాయ ఆకాశమూర్తయే నమః 
మహాదేవాయ సోమమూర్తయే నమః 


భవాయ జలమూర్తయే నమః 

ఉగ్రాయ వాయుమూర్తయే నమః 
పశుపతయే యజమానమూర్తయే నమః 
ఈశానాయ సూర్యమూర్తయే నమః । 


ధూపం 
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం । 
ఆయేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
సాంబసదాశివాయ నమః ధూపమాఘ్రాపయామి. 
దీపం 
సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాయోజితం మయా । 
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహమ్‌ । 
సాంబసదాశివాయ నమః । దీపం సమర్పయామి. 
నైవేద్యం 
అన్నం చతుర్విధం సూప ఫలభక్ష్య సమన్వితం । 
దధి మధ్వాజ్య సంయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
సాంబసదాశివాయ నమః అమృత మహానైవేద్యం సమర్పయామి, 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. 
తాంబూలం 
పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం । 
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
సాంబసదాశివాయ నమః కర్పూర తాంబూలం సమర్పయామి. 


నీరాజనం 
చంద్రాదిత్యౌచ ధరణీచ విద్యుదగ్చిత్వమేవచ | 
త్వమేవ సర్వజ్యోతీంషి భజ నీరాజనం ప్రభో ॥ 
సాంబసడాశివాయ నమః ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి, 
పుష్పాంజలి 
మందార నీలోత్పల కుందజాతీ పున్నాగమల్లీ కరవీర పంకజైః 
పుష్పాంజలిం బిల్వదలైస్తు దేవ సాంబ! త్వదంధ్రౌ వినివేశయామి 
సాంబసదాశివాయ నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. 
ప్రదక్షిణ నమస్కారం 
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ । 
తాని తాని వినశ్యంతి' ప్రదక్షిణ పదే పదే ॥ 
నారపా శివాయ నను age 


నములు 
నమ స్మా రాలు 
| మహాదేవ నమస్తేస్తు మన్మథారే నమోస్తుతే । 
అమృతేశ నమస్తుభ్యం ఆ్రితార్థ ప్రదాయినే ॥ 
సాంబసదాశివాయ నమః నమస్కారాన్‌ సమర్పయామి. 
| శ్రాహిమాం దేవదేవేశ తరుణేన్టు శిఖామణే । 
ఈప్పితం దేహి మే దేవ దయారాశే నమోస్తుతే 11 
సాంబసదాశివాయ నమః ఛత్రచామర నృత్తగీతం 
వాద్యాది సమస్త రాజోపచారాన్‌ సమర్పయామి. 
ఇదమర్హ్యం 
| పూజాంతే శ్రీరర్ణ క్ర ప్రదానం కరిష్యే- 
నమః శివాయ సాంబాయ సర్వపాపహరాయ చః 
శివదేవ మయాదత్తమిదమర్థ్యం గృహాణ ప్రభో ॥ 
| మయాకృతాన్యశేషాని పాపాని నుద శంకర । 
మహాదేవ! మయాదత్తం గృహాణార్థ ్యం మయా శివ । 
| సాంబ సదాశివాయ నమః ఇదమర్హ్యం ఇదమర్హ్యం ఇదమర్హ్యమ్‌, 
| వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మన్‌ వ్యోమరూపిణే । 
నక్షత్రమాలినే దేవ గృహణార్థ్యమిదం ప్రభో ॥ 
అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతి । 
| _గృహాణార్హ్యం మయాదత్తం సుప్రీతావరదాభవ ॥ 
అంబికాయై నమః | ఇదమర్హ్యం ఇదమర్హ్యం ఇదమర్హ్యమ్‌. 
సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ | 
| _ గృహాణార్యమిదం దత్తం సుప్రీతో వరదోభవ ॥ 
| సుబ్రహ్మణ్యాయ నమః । ఇదమర్హ్హ్యం ఇదమర్హ్యం ఇదమర్హ్యమ్‌: 
| నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ | 
| గృహణార్హ్యమిదం దత్తం నందికేశ నమోస్తుతే ॥| 
నందికేశాయ నమః ఇదమర్హ్యం ఇదమర్హ్యం ఇదమర్హ్యమ్‌. 
| చందికేశాయ నమః... ఇదమర్థ్య మిదమర్థ్య విదమర్థ్యమ్‌! 


| అనయా పూజయా అర్ధ్య ప్రదానేన చ సపరివారః 
| సాంబశివః ప్రీయతామ్‌ ॥ 


కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా 
|  శవణ నయనజం వా మానసం వాపరాధమ్‌ । 


| విహితమవిహితం వా సర్వమేతత్‌ క్షమస్వ 
| _ శివశివ కరుణాబ్జే శ్రీ మహాదేవ శంభో! ॥ 


ణా 


| 
| ( నవంబరు, 2024 30] సప్తగిరి) 


